శ్రీ... పూజా ఫ్రారంభమ్‌ 


( శుభమస్తు 


ఆ న్నా 


| 
| 


1 సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134. 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 


శ్రీ సూక్త / పురుష సూక్త 


“|| దేవీం వా చ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః 
పశవో వదంతి! 
సానో మంద్రెష మూర్దం దుహానా ధెనుర్వాగస్మా నుపసుష్టుతైతు! 


హరిః ఓమ్‌ శ్రీ మహాగణాధిపతయె నమః 
(అని చెపుతూ నమస్కారము చేయవలెను) 

గురుర్శహ్మ గురుర్విష్టుం ర్లురుద్దేవో మహెశ్వరాః। 
గురున్నాక్షాత్సరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః॥। 
సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం; 
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం॥। 
శుక్షాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం; 
ప్రసన్న వదనం ధ్యాయెత్‌ సర్వ విఘ్నోపశాంతయె॥ 
అగజానన పద్మార్మం గజానన మహర్షిశమ్‌। 
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే।॥ 


విఘ్నేశ్వర గాయత్రీ 
గణేశ్వరాయ విద్మహే గౌరీ పుత్రాయ ధీమహి 
తన్నో విఘ్నః ప్రచోదయాత్‌ 


Kiron Type Institute 


_. మార్దనమ్‌: 
“|| (ఈ క్రింది మంత్రమును చెప్పుచూ మూడుసార్లు జలమును శిరముపై, తన చుట్టూ చల్లుకొనవలెను) 
|| ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతో =పి వా! 
యః స్మరేత్‌ పుండరీకాక్షం, స బాహ్వాభ్యంతరః శుచిః॥ 
ఓం పుండరీకాక్ష, పుండరీకాక్ష, పుండరికాక్షాయ నమః। 
దీపారాధన: 


(ఈ కింది మంత్రమును చెపుతూ దీపమును వెలిగించవలెను. ఆ తరువాత దీపపు 
కుందు (సెమ్మి) నకు కుంకుమ, గంధము పెట్టీ కుందువద్ద అక్షతలు న్స నమస్మరించవలిను, 


అదౌ దీపారాధనం కృత్వా! 
ఓం అగ్నినాగ్ని స్సమిధ్యతేతి దిపవర్తిరన్యవర్తినా 'ప్రజ్వాల్య॥ 


ఓమ్‌ అగ్నినాగ్ని స్సమిధ్యతే కవిర్భృహ 
పతిర్యువా హవ్యవాద్దుహ్వాస్యః 
(అని దీపమును వెలిగించవలెను) 
బుక్‌: ఉద్దిష్య స్వజాత వేదోపఘ్నం, సిరీరుతిం మమ 
పశూగ్‌శ్చ మహ్య మావహ జీవనం చ దిశో దిశ 
భోదిప దేవి రూపస్త్వం కర్మ నాక్షిహ్యవిఘ్నకృత్‌। 
యావత్‌ పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరో భవ...॥ 


జ్యోతిషాంపతయె తుభ్యం నమో రామాయ న 
గృహాణ దిపకం చైవ త్రైలోక్య తిమిరాపహ॥ 


Kiron Type Institute 


త్‌ దప! [బహ్మరూపెణ సర్వేషాం హృది సంస్థితః। 
అతస్వాం సాపయామ్యద్య మదజ్ఞాన మవాకురు॥ 


దీపారాధన ముహూర్తః సుముహూరో=స్తు 
దీపదెవ్యైనమః। 
(అని దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్మరింపవలెను) 
01. యశ్చివో నామరూపవాభ్యాం యా ma సర్వమంగళా; 
తయోః; సంస్మరణాత్‌ పుంసాం సర్వతో జయ మంగళమ్‌॥। 


02. తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ। 
విద్వాబలం దైవబలం తదేవ లక్ష్మిపతే 
తెంఒఘియుగం స్మరామి॥ 


0౩. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్భొ ధనుర్ధరః। 
తత్ర శ్రీర్విజయో భూతిర్హువాసి తిర్మతిర్మమ॥ 


04. అనన్యాశ్చింత యనోమాం యోజనాః పర్యుపాసతే 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం॥ 


స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే! 
పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిమ్‌॥ 

. సర్వదా సర్వకార్వెషు నాస్తి తేషామమంగళమ్‌। 
యేషాం హృదిస్తో భగవాన్‌ మంగళాయతనం హరిః 


Kiron Type Institute 


. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః। 
యషాం ఇందివరశ్యామో హృదయస్టో జనార్దనః॥ 

. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్‌। 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్‌॥। 

. మనోజవం మారుత తుల్యవెగం 
జితేన్టియం బుద్దిమతాం వరిష్టమ్‌। 


వాతాత్మజం వానరయూథముఖ్యం 
శ్రీరామదూతం శిరసా నమామి॥ 


. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే! 


శరణ్య త్యంబకే దేవి నారాయణి నమోస్తు* తే॥ 


. దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవ సనాతనః 
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సో౭హం భావేన పూజయేత్‌॥ 


. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమమ్‌ 
mle సరస్వతీం వ్యాసం తతో జయముదీరయెత్‌॥ 


. వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్‌ 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్దురుమ్‌! 


[కుతి స్మృతి పురాణానా మాలయం కరుణాలయమ్‌ 
నమామి భగవత్సాద శంకరం లోకశంకరమ్‌॥ 


Kiron Type Institute 


||. అభీప్సితార్ధ సిద్ద్యర్థం పూజితో యస్సురైరపి। 
|| సర్వవిఘ్న హరస్తస్మై శ్రీగణాధిపతయే నమః॥ 


(ఈ క్రింది మంత్రములను చెపుతూ కుడి చేతితో అక్షతలు దేవునిపై/దేవిపై చల్లవలెను) 


ఓం శ్రీ లక్ష్మి నారాయణాభ్యాం మం. 

ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం మం. 

ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, 
ఓం శ్రీ శచీ పురందరాభ్యాం నమః, 

ఓం శ్రీ అరుంధతీ వసివ్థాభ్యాం చం! 

ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, 

ఓం శ్రీ దుర్గా మల్లెశ్వర దేవతాభ్యాం నమక 


ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం అ శ్రీ ఇంద్రాద్యష్ట దిక్సాలక 
దేవతాభ్యో నమః, ఓం శ్రీ ఆదిత్వాది నవగ్రహదేవతాభ్యో నమ్మ 
, ఓం శ్రీ గ్రామదెవతాభ్యో నమ కేఈ, క్షైత్రాధిష్టాన దేవతాభ్యో 
నమక మల శ్రీ కులదేవతాభ్యో సము త శ్రీ మాతాపితృభ్యో 
సమక ఈత శ్రీ సమస్త సద్దురుదేవతాభ్యో చ శ్రీ గురుభ్యో 
నమః,(ఓం సమస్త సద్దురు శ్రీ సాయినాథ పరబహ్మణ నమః) 
ఓం శ్రీ సర్వెభ్యో బాహ్మణభ్యో మహాజనెభ్యో నమః॥। 


Kiron Type Institute 


| * సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం 
స శ్వేత పద్మధరం దేవం తం సూర్యం పణమామ్యహం॥ 
ఇ; ఆదిత్యాయచ సోమాయ మంగళాయబుదాయచ 
గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః 


అయం ముహూర్తః స్సుముహూరో = అస్తు! 
సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం 
(గహాణా మానుకూల్య ఫలసిద్ధిరస్తు!॥। 
ఆచమనము: 


(ఒక పంచపాత్ర (గ్లాసు) లో మంచి నీటిని తీసుకుని ఉద్ధరిణి (చెంచాతో కుడిచేతిలో 


పోసుకుని ఈ కింది మొదటి 3 మంత్రములను చెపుతూ ఆ నీటిని తాగవలెను) 


(కుడిచేతి బొటనవేలును 


ఓం కేశవాయ స్వాహా + (అని ఆచమించవలెను) ల ల? 


దానిమీదికి చూప్పుడు[ వేలును 


ఓం నారాయణాయ స్వాహా + ” వంచి పట్టినచో గోకర్లాకృతిగా 


ఏర్పడు అరచేతిలో (మీనప 


ఓం మాధవాయ స్వాహా గా 09 గింజ ములుగునన్ని) నీటిని 


పోసికొని, ఆచమించవలెను) 
(“+” [స్తీలు పూజ చేసుకునేటప్పుడు “స్వాహాకు బదులుగా నమః” అని చెప్పుకొనవలెను) 


ఓం గోవిందాయ నమః (అరచేతులు రెంటిని కడుగు కొనవలెను) 
ఓం విష్ణవే నమః 

ఓం మధుసూదనాయ నమః (అని బొటనవ్రేలితో పై పెదవిని, తర్వాత 
ఓం (త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని తుడుచుకొనవలెను) 
ఓం వామనాయ నమః (అని శిరమున రెండు మార్లు నీళ్ళు చల్లుకొనవలెను) 
ఓం శ్రీధరాయ నమః ఖ్‌ 


Kiron Type Institute 


హృషికేశాయ నమః (అని ఎడమచేతిపై నీరు చల్లుకొనవలెను) 
పద్మనాభాయ నమః i 
దామోదరాయ నమః (అని శిరస్సుపై నీళ్ళు చల్లుకొనవలెను) 
సంకర్షణాయ నమః (అని చేతి వ్రేళ్ళను గిన్నెవలె చేసి వేళ్ళ 
మూలములతో గడ్డమును స్పృశించవలెను) 
వాసుదేవాయ నమః (అని బొటన, ఉంగరపు |్రేళ్లతో 
ప్రద్యుమ్నాయ నమః నేత్రములను తాకవలెను) 
అనిరుద్దాయ నమః (అని బొటన,చూపుడు వ్రేళ్ళతో 
పురుషోత్తమాయ నమః ముక్కు రంధ్రములను తాకవలెను) 
అధోక్షజాయ నమః (అని బొటన, చిటికిన వేళ్లతో 
నారసింహాయ నమః చెవులను తాకవలెను) 
అచ్యుతాయ నమః (అని బొటన, మధ్య |్రేళ్లతో నాభిని తాకవలెను) 


జనార్దనాయ నమః (అని వ్రేళ్ళృకొనలతో వక్ష్యస్థలమును తాకవలెను) 


ఉపేంద్రాయ నమః (అని వ్రేళ్ళకొనలతో శిరమును తాకవలెను) 


హరయే నమః (అని ముకుళిత హస్తముతో కుడి, ఎడమ 
ఓం శ్రీకృష్ణాయ నమః బాహుమూలము (భుజము) లను తాకవలెను) 
A అడ wa 3 
ఓం శ్రీకృష్ణ పరబహ్మణే నమః 
(ఈ విధముగా ఆచమనము చేసిన యెడల శ్రీమన్నారాయణునితో సమానుడగును) 


*(వేదమంతముల వినియోగమునకు ముందు, ఆయా మంతములకు సంబంధించిన 
బుషి ఛందస్సు దేవతల స్మరణము నిర్దిష్టముగా చేయవలయును. అది శాస్త్రీయము. 


Kiron Type Institute 


[. (ఈ (క్రింది మం[తమును పఠించి ఆసనము (క్రింద భూమిని స్పృశించి చక్కగా కూర్చొనవలెను) 


ఆసన మన్తస్య: ఓం పృథివ్యాః మేరుప్పష్ట బుషి - 
కూర్మోదేవతా- సుతలం ఛందః ఆసనే వినియోగః - 
ఓం కూర్మాసనాయ నమః - ఓం అనన్లాసనాయ నమః. 


భూతోచ్చాటనమ్‌: 
(అక్షితలు తిసికొని వాసనజూచి ఎడమచెతి ప్రక్కగా వెనుకకు వేయవలెను) 
ఉత్తిష్టంతు భూతపిశాచాః య ఏతే భూమిభారకాః; 
ఏళ మోమనవిర్‌ థన బహ్మకర్మ సమారఖే॥ 


శ! పృథ్వి త్వయా ధృతా లోకా దేవి! త్వం విష్ణునా ధృతా। 
త్వం చ ధారయ మాం గ్‌! పవిత్రం కురు చాసనమ్‌॥। 
దాూరాయామం0: 


ఓం పణవస గపరబహ్మబుషిః పరమాత్మా దేవతా 
దేవీ గాయత్రీ ఛందః। ప్రాణాయామ వినియోగః 


(ఈ కింది మంత్రమును మనస్సులో చెపుతూ కుడిచేతి 5 వేళ్ళతోటి గృహస్థులు, బొటనవేలు, 


బెుణాయానమ ఏథి 

మనస్సును నిర్మలముగా నుంచికొని, గాయత్రీ దేవియందు మనస్సును నిలిపియుంచవలెను. 
ముందుగా వెన్ను, కంఠము, శిరస్సు మూడింటిని నిటారుగా 'ఏకదండము వలె నిలిపి 
కూర్చుండవలెను. "కుడిచేతి అంగ్లుష్టము (బొటనవేలి తో కుడిముక్కును మూసి, ఎడమ 
ముక్కుద్వారా నెమ్మటిగా గాలి పీల్చుచూ పాణాయామ మంత్రమును థధ్యానపూర్వకముగా 
మనస్సుతో చదువుతూ “పూరకము” "చేయవలెను. తర్వాత అనామిక, కనిష్టిక వేళ్ళతో ఎడమ 
ముక్కు రంధ్రమును మూసి ఉంచవలెను. ఇప్పడు మానసికముగా ప్రాణాయామ మంత్రమును 
పరించవలెను. రెండు ముక్కు రంధ్రములు మూయబడి శ్వాసను నిలిపి ఉంచుటను 
“కుంభకము” అందురు. అనంతరము కుడి ముక్కును మూసి ఉంచిన బొటనవ్రేలును 
తొలగించి, నెమ్మది-నెమ్మదిగా శ్వాసను వదలిపెట్టవలెను. శ్వాసను వదలిపెట్టు క్రీయను 
“రేచకము” అని అందురు. పూరకము, కుంభకము, , రేచకము అను మూడు కర్త లను పకసారి 
చేయుటను ఒక ప్రాణాయామమని అందురు. 


Kiron Type Institute 


ంగరపువేలు, చిటికెన వేలుతోటి బ్రహ్మచారులు ఎడమ ముక్కు మూసి, కుడిముక్కుతో గాలి తగినంతగా 


; పీల్చి నెమ్మదిగా ఈ క్రింది మంత్రం చదివి అది ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా విడవాలి) 
| “ఓం భూః, ఓం భువః, ఓగ్‌ం సువః, ఓం మహః, ఓం 
జనః, ఓం తపః, ఓగ్‌ం సత్యం, ఓం తత్సవితుర్వవరేణ్యం, 
భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః, ప్రచోదయాత్‌, ఓమ్‌ 
ఆపో జ్యోతీ రసో=మృతం, బహ్మభూర్భువస్సువరోమ్‌” 
దేశకాలౌ సంకీర్త్య ॥ (సంకల్పము 

శ్రీ గోవింద! గోవింద!!! గోవింద!!! శుభాభ్యుదయార్థం చ 
శుభే శోభనే మంగళే ముహూర్తే శ్రీ శివశివశంభోరాజ్ఞయా 
(ప్రవర్త మానస్య / శ్రీమవావిష్టోరాజ్ఞయా ప్రవర్తమానస్య 
అద్యబహ్మణః ద్వితీయపరార్థి శ్వేతవరాహకల్పే, వైవస్వత 


మన్వంతర, అష్టావింశన్‌ మహాయుగే, కలియుగే, ప్రథమపాదె, 
అత్ర పృథివ్యాం, అతా క భరతవర్న, భరతఖండే, మెరోః 


దక్షిణ దిగ్భాగే శ్రీశెలస్య ఈశాన్య పదెేశే (తాము ఉన్న ప్రదేశము 
“శ్రీశైలమునకు” ఏ దిక్కున ఉన్నదో - (ఈశాన్య ప్రదేశే (కోస్తా జిల్లాలవారు) వాయువ్య 


బుతువులు వారములు 

చైతము, వైశాఖము - వసంత బుతౌ ఆదివారము - భాను(రవి వాసరే 
జేష్టోము, ఆషాడము - గ్రీష బుతౌ సోమవారము - ఇందు వాసరే 
శావణము, భాద్రపదము - వర్ష బుతౌ మంగళవారము - భాౌమ(కుజు వాసరే 
తశ్వయుజము, , కార్తీకము - శరద్యతౌ బుధవారము - సౌమ్మ వాసరే 
మార్గశిరము, సుష ము హేమంత బుతౌ గురువారము - బ్యహన్పతి(గురు వాసరే 
మాఘము, పాల్లుణము - శిశిర బుతౌ శుక్రవారము - భ్యగు వాసరే 

తిథులు శనివారము - స్పిర(మందు వాసరే 
పాడ్యమి -ప్రతిపత్తిథౌ; విదయ- ద్వితీయాయాం; తదియ-త్యతీయాయాం; చవితి- 
చతుర్ద్హ్యాం; "పంచమి- పంచమ్మాం; మష్టి- షష్టాం; సప్తమి- సప్తమ్మాం; అష్టమి- అష్టమ్మాం; 
నవమి నవమ్యాం; దశమి- దశమ్మాం ఏకాదశి- ఏకాదశమ్యాం; "ద్వాదశి ద్వాదశమ్యాం; 
త్రయోదశి- త్రయోదశమ్యాం; చతుర్దశి- చతుర్దశమ్యాం; వార్త థం - వూరి వలాయలాం; 
అమావాస్య 'అమావస్మా కరా 


Kiron Type Institute 


wy) 


“|| కృష్ణా గోదావరీ ర్మధ్యదేశే (ఏ ఏ నదుల మధ్యన ఉన్నదో అవి మార్చుకొని 
| చెప్పవలెను) శ్రీ మహాలక్ష్మీ నివాస స్వగృహే, [కో భనగ్భహేె సమస్త 


=. ప్రదెశే (హైదరాబాదు ప్రాంతం వారు) ఆగ్నేయ దిగ్భాగే (మదరాసు ప్రాంతంవారు) 


దేవతా బాహ్మణ హరిహర చరణ సన్నిధౌ అస్మిన్‌ వర్తమాన 
వ్యావహారిక చాంద్రమానేన (జరుగుచున్న సంవత్సరం, ఆయనము, బుతువు, 
నెల, పక్షము, తిథి, వారము చెప్పవలెను) ప్రభవాది షష్టి సంవత్సరాణాం 
లన నామ సంవత్సరే, ఉత్తరాయణే / 
ల్ల కత మాసే శుక్ల పక్ష / 
న. వౌ) ............... వాసరే శుభవాసరే 
శుభ నక్షత్రే శుభయోగే, శుభకరణ ఏవం (గహ గుణ విశేషణ 
విశిష్టాయాం ఆస్యాం శుభతిథౌ, ((మగవారైనచో) శ్రీమాన్‌ 
ne గోత్రః re శర్మాభిధేయోహం ధర్మపత్నీ సమెతః 
శ్రీమతః .......... గోత్రస్య ............ 
సమేతస్య)) ((ఆడవారైనచో) శ్రీమతీ ............. 
లాయ నామధేయవతీ శ్రీమత్యాః 
భర్భకాయాః)) ఓం ఓం ఓం మమ (యజమానస్య) ఉపాత్త 
మస్త దురితక్షయద్వారా అస్మాకం సహ కుటుంబస్య, [శ్రుతి 


nN లన్‌ 


గ 


స్మృతి పురాణోక్త ఫలవాప్యర్థం, దైవ ప్రత్యర్థం, క్షేమ స్థెర్య 
ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభీవృద్ద్యర్ధం, 


Kiron Type Institute 


||ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్ధం, 


|| సకల విద్యా ప్రాప్యర్థం - పుత్ర పౌత్రాభివృద్ధర్థం - ఇష్ట కామ్యార్థ 
+ సిద్ధ్యర్ధం - మనోవాంఛాఫల సిద్ధ్యర్థం - సమస్త దురితోప 
శాంత్యర్ధం - సమస్త మంగళావాప్యర్థం - సర్వాభీష్ట సిద్ధ్యర్ధం 
సమస్త వాపక్షయద్వారా ఆత్మసంస్మారార్థం, గాఢబద్ద కర్మ 
వాశనివృత్యర్థం మమ(యజమానస్య) సమన్తారిష్ట అ 
పూర్వకం, ఆధి దైవిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక త్రివిధ తాప 
పాపోప శమనార్ధం, సకల కామనా సిద్ధ్యర్థం - ఇహ జన్మని 
జన్మజన్మాంతరేషుచ హన. వాక్నాయ కర్మభిః, జ్ఞానతః అజ్ఞానతః 
మయా (యజమాన) కృత సర్వహాపక్షయార్ధం వర్మేవర్వే ప్రయుక్త 


ప్రత్యర్థం, (మనము ఏ దేవత / దేవుని పూజ చేసుకుంటున్నామో ఆ దేవత / దేవుని 
పేరు చెప్పుకోవాలి) 

- ఆవాహితేభ్య స్సర్వభ్యో దేవెభ్యోనమః సంభవద్శిః (దవ్వైః 
సంభవద్చిః పదార్ధెః సంభవద్చి రుపచారైః సంభవతా నీయమమ 
కల్పోక్త ప్రకారేణ శ్రీసూక్త విధానేన / పురుష సూక్త విధానెన 
భక్తిపూర్వక యావచ్చక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం 


కరిష్యే. (కుడిచేతితో కొద్దిగా అక్షతలు తీసుకుని ఎడమ చేతితో చెంచాతో గ్లాసులోని నీటిని 
తీసుకుని కుడిచేతిలో పోసుకుంటూ అక్షతలు పళ్లెములో పడునట్టు నీరు వదలవలెను / ఉదకము 


Kiron Type Institute 


| కలశపూజ: (పంచపాత్రకు మూడుచోట్ల చందనము, కుంకుమబొట్టు, పెట్టవలెను) 
: శ్లో! బ్రహ్మాండోదర తీర్గాని కరైః స్పృష్టాని తే రవే। 

“|| తేన సత్యేన మే దేవ తీర్ధం దేహి దివాకర॥ 

క్రోం ఇత్యంకుశ ముద్రయా సూర్యమండలాత్‌ తీర్చా న్యాకృష్య॥ 
వం ఇతి సంయోజ్వ్య॥ 


(అని అంకుశముద్ర చేత సూర్యమండలము సుర్‌ తీర్ధము (జలము) నాకర్షించినట్లు 
భావించి - కలశమునందలి జలమును అభీమంత్రణము చేయవలెను) 


శః యస్య కేశేషు జీమూతో నద్యః సర్వా౭ం౦గసంధిషు । 

కుక్షౌ సముద్రాశ్చత్వారః తస్మై తోయాత్మనె నమః ॥ 

ఓం ఇమం మే వరుణ శృథి హవమద్వా చ మృడయ | 

త్వామవస్యురాచకే॥ కలశే వరుణ మావాహ్య। (ఆవాహనం 
ముద్రాం పదర) ఓం వం వరుణాయ నమః పూజార్ధి పుష్పాక్షత్రాన్‌ 
సమర్పయామి॥ (ధేను శంఖ గారుడ ముద్రాః ప్రదర్శ్య) 


తతః కలశారాధనం కరిప్య॥ కలశే గంధపుషాక్షతైః అభ్యర్భ్య। 


(అని కలశమును పుష్పాక్షతలతో పూజించి పాత్రలో తమలపాకుగాని, తులసిదళముగాని, పుష్పముగాని 
ఉంచి చెంబుపై చేయి ఉంచి ఈ క్రింది శ్లోక, మంత్రములతో అభీమంత్రించ వలయును). 


శ్లో; కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశితః। 
మూలే తత్ర స్థితో బ్రహ్మా మథ్యి మాతృ గణాః స్మృతాః।॥। 
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా; 
బుగ్వేదో ౭ థ యజుర్వేదః పాది హ్యథర్వణః॥ 


అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమా[శితాః। 


Kiron Type Institute 


అత్ర గాయత్రీ సావిత్రీ శాంతిః పుష్టికరీ తథా 
ఆయాంతు దెవపూజార్ధం దురితక్షయ కారికాః।। 
కలశే దశకళాత్మనె వహ్ని మండల మావాహయామి। 
మధ్యే ద్వాదశకళాత్మనె సూర్య మండల మావాహయామి। 
ఆధారే షోడశకళాత్మనె చంద్ర మండల మావాహయామి 
కృతి అమల ము గంగ యముని సరస్వతి 
శుతుది సోమం సచతా పరువ్వా 
అసిక్నియా మరుద్‌ వృధేవితస్తయా ఇర్దీకియే శృణుహ్యో 
సుషోమయా॥। 


ఓం ఆకలశేషు ధావతి పవిత్ర పరిషిచ్యతే। ఉక్లెర్యజ్ఞైషు వర్ధతే! 


ఓం ఆపో వా ఇదగ్‌ం సర్వం విశ్వా భూతా న్యాపః [పాణా వా 
ఆపః పశవః ఆపో౭న్న మాపో౭మృత మాపః సమా డాపో 
విరాడాపః స్స్వరా డాపశ్చందాగ్‌ం ష్యాపో జ్యోతీగ్‌ం ష్యాపో 
యజూగ్‌ం ష్యాప స్పత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సువ 
రాప ఓమ్‌॥ 
ఖీ; గంగే చ యమునేచైవ గోదావరి! సరస్వతి! 

నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు. 

కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ 

భాగీరథితి విఖ్యాతాః పంచగంగాః పకీర్తితాః॥ 


Kiron Type Institute 


3 (పనవేన దశవారాన్‌ అభిమంత్తృ! గాయతీం తివారం జపేత్‌) - 
| (అనగా ప్రణవము (ఓంకారముతో పదిసార్లు అభిమంత్రించి గాయత్రిని ముమ్మారు జపింపవలయును) 


ర్క శం, కుర పలి ల ఓర, సుతు ఈర, త ఓ గరు 


Oe భూర్భువస్సువః; ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య 
ధీమహి; ధియో యో నః ప్రచోదయాత్‌॥ (ఏవం త్రః (3) 


శంఖ చక్ర యోని సురభీ ముద్రాన ప్రదర్శ్య। అస్త్రయా 
దశదిగ్భంధః। కూర్మముద్రయా కలశోదకం ప్రచ్చాద్య॥ 

(అనగా - శంఖ, చక్ర, యోని, సురభి ముద్రలను ప్రదర్శించి “అస్త్రాయఫట్‌ అని దశదిగ్భంధనము 
గావించి, కూర్మముద్రచే కలశోదకమును కప్పి ఈ క్రింది మంత్రముతో అభీమంత్రించ వలెను). 


శో అత్ర గాయత్రి! నావిత్రి! శాస్తి పుష్టికరిశ్వరి। 
ఆయాంతు దెవపూజార్ధం దురితక్షయ కారకాః 
నమః, శ్రీ మహా గణాధిపతయే నమః 
పూజార్ధం, శ్రీ మహాగణపతి 
పూజార్ధం హ్‌ హత కారకాః కలశోదకేనా పూజా ద్రవ్యాణి 


సంప్రోక్ష్య, దేవానాం / దేవీం సంపోక్ష్య, ఆత్మానం సంవోక్ష్య। 
(కలశములో తమలపాకు ముంచి ఆ నీటిని పూజా (ద్రవ్యముల ఎత. దెపుసురెని మట 
చల్లి తన శిరస్సు మీద చల్లుకోవాలి.) 


(ఈ క్రింది మంత్రమును చెపుతూ పుష్పముతో కలశోదకమును ఘంటపై చల్లవలెను) 
కలశోదకేన ఘంటాం పక్షాళ్య। 


Kiron Type Institute 


(ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంటకు గంధము, అక్షతలు అద్దవలెను) 
ఘంటాం గంధ పుష్ప అక్షతైః అభ్యర్య్య॥ 
(ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంటను పూజించవలెను) 
హే ఘంటే! సుస్వరై! రమ్యే! ఘంటా ధ్వని విభూషితే। 
నాదయన్తం పరానందం ఘంటా దేవీం పపూజయె॥ 


ఘంటానాదం: (ఈ క్రింది మంత్రమును చెపుతూ ఘంట వాయించవలెను) 

బుక్‌: అగమార్దం తు దేవానాం, గమనార్ధం తు రక్షనామ్‌। కురు 

(కుర్వాత)ఘంటారవం తత్ర దేవతా=౭(ఆ)హ్వాన లాంఛనమ్‌ 
-ఇతి ఘంటానాదం కృత్వా 


(కుడిచేతితో అక్షతలు తీసుకొని ఈ [క్రింది మంత్రమును చెప్పి అక్షతలు పైకి చల్లవలెను) 


జే! 01.అపసర్పంతు యెభూతా యే భూతా భూమి సంస్థితాః। 
యే భూతా విఘ్న కర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా ee ll 


02. అపక్రామంతు భూతా(ని)ద్యాః పిశాచా స్సర్వతో దిశమ్‌; 
సర్వేషా మవిరోధేన పూజా కర్మ సమారభే .. ॥ 


Kiron Type Institute 


క m7 వే | 
నా: క 
న్న న స్తో 


> Ki || 
య ఆ! a | 


(క్షడైనా తప్పుల ఉంటే సహృదయంతో mE ౫) మనవి: = yy Sta iAy-oR- 9a 04 4.9650 ) 


